


తత్వసందేశము 


సా 


“బ్రహ్మర్షి” డా॥ ఉమర్‌ ఆలీషా కవి కృతసంహిత 


త్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠము 
పిఠాపురం-533 450 
తూర్పు గోదావరి జల్లా 


మూల్వము : రూ. 40.00 


(ప్రధమ ముద్రణ 1952 
ద్వితీయ ముద్రణ 1979 
తృతీయ ముద్రణ 1991 
చతుర్ధ ముద్రణ -1996 
పంచమ ముద్రణ 2001 


ముద్రణ : 
స్వామి ఆఫ్‌ సెట్‌ ప్రింటర్స్‌ 
పిఠాపురం - 533 450 


క్షి 


వలయువారు : 
శ్రీ ఉమర్‌ ఆలీషా గ్రంథమండలి 
ఉమర్‌ ఆలీషా రోడ్‌ 
పిఠాపురం--588 450 
తూ! గో జిల్లా 
Website : www.sriviswaviznanspiritual.org 


త్త 
ఎరిక 
శ్రీ ఉమర్‌ ఆలీషా మహాకవి జన్మతహ మహాతత్త్వవేత్త. వీరు శ్రీ మహర్షి 
మొహియద్దీన్‌ బాషాగారి అగ్రనందనులు. వరప్రసాది. వీరు బాల్యము నుండియే 
ధారాళమైన కవిత్వము చెప్పుచుండిరి. వీరు రచియించిన మొదటి (గ్రంథము 
“బ్రహ్మవిద్యావిలాసము” అను తత్వగ్రంథము. ఇది వీరి 15వ ఏట వ్రాసిరి. 
తదుపరి తత్వముపై స్వర్ణమాత, సూఫీవేదాంత దర్శము, సాధన పథము మున్నగు 
పెక్కు వేదాంత గ్రంథములు, అనేక గీతములు, కీర్తనలు (వ్రాసిరి. వీరి పూర్వులు 
“జ్ఞానసభి యను ఆధ్యాత్మిక విజ్ఞాన సంస్థకు గురువులై తత్పముపదేశించుచుండిరి. 


వీరి తండ్రిగారి యనంతరము 1928వ సంవత్సరములో వీరు జ్ఞాన 
సభకు పీఠాధిపతియె పెక్కు తత్వగ్రంథములు వ్రాసిరి. కవిగారు తత్వ ప్రచారమునకై 
వెడలినప్పుడు శిష్యులకోరికపై కీర్తనలు వ్రాసి యిచ్చుచుండిరి. వీటిని 
సాధ్యమైనంతవరకు సేకరించి “తత్వసందేశము” అను పేరిట ప్రకటించినాము. 
ప్రబోధము, ప్రార్థనలు అనువచనములుకూడ అనుబంధముగా ప్రకటించినాము. 





శ్రీ ఉమర్‌ ఆలీషాకవి గ్రంథ ప్రచురణ సంఘము, 
పిఠాపురం 
26-1-1952 


పీఠాధిపతుల చరిత్ర 


శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠమునకు పీఠాధిపతులలో ఆది పీఠాధిపతి 
1472 సం॥లో భారతదేశమునకు వచ్చియున్నారు. 


ఆదిలో ఈ పీఠము అరబ్బుదేశమున అందలి బాగ్గాదునుండి 
పారశీకదేశము, అక్కడనుండి భారతదేశమునకు వచ్చి ఢిల్లీ నగరమున నివసించి 
అక్కడ సర్మద్‌హునే స్సేనీ (సర్మద్‌ షూ షూద్‌ి పేరుగల తత్త్యవేత్తను జౌరంగజేబు 
చంపించినప్పుడు వారి సమకాలికుడైన యీ పీఠాధిపతి తానేషా కాలమున 
హైదరాబాదు వచ్చి హైదరాబాదు నుండి యీ పీఠమునకు జాగీరొసంగిన 
కారణమున ఆం(ధ్రదేశము ప్రవేశించి పీఠికాపురమున నివాసముగా స్టిరపరచుకొన్న 
మొదటి పీఠాధిపతి మదీన్‌ కబీర్నా. 


ఆ కాలమువారిచే యీ పీఠాధిపతి మదీనా నుండి వచ్చిన తత్తవేత్తయని 
పిలువబడినారు. ఈ పీఠాధిపతులు ఏ దేశములో నున్నప్పుడు ఆ దేశ భాషలలో, 
ఉత్కృష్టమైనదిన్నీ, గణనీయమైనదిన్నీ అయిన కవిత్వం చెప్పియున్నారు. 


వీరు అరబ్బీ, పార్ఫీక భాషలలో తత్వము గూర్చి (గ్రంధము -వ్రాసినట్టు 
తెలియబడుచున్నది. 


ఈ మదీన్‌ కబీర్లాగారిని తత్వ రూపులుగ (గ్రహించుటకు ఆనాటి ప్రజలు 
వీరి మహత ఖ్రము చూడగోరి బండ్లకొలది యిననంబులు కాల్చి అగ్ని గుండము 
యేర్పరచి వారిని అందు కూర్చుండమని కోరగా అప్పుడు ఆ అన్ని గుండమున 
పూలపాన్సున గూర్చున్నట్లు గూర్చుండి తన మానసిక మహత ట్రము (ప్రజలకు 
జూపిరని వారి చరిత్ర. 


వారి తరువాత వారి అ(గ్రనందనుడు ద్వితీయ పీఠాధిపతి మధార్షా ఆ 
తరువాత వాది సుతులు తృతీయ కి పెఠాదిపతి "హసని శ్రయాషా వారి కుమారులు 
చతుర్హ కీరాధిపతి కహెనేషావలి.” వీరి సిన్ననాటి కాలమున బాల్వమందే ఏ్‌ద్రి 


' తండ్రి హసన్మియాషా దివంగతులైన కారణమున వారికి తిరుగ ఆఖైలలీషా 
.గురువర్యులచేత యీ పీఠతత్వ స్వరూపమైన మహామంత్రము ప్రబోధింపబడి 
తిరుగ యీ పీఠము పునఃస్థాపితమైనది. 


శ్రీ కహెనేషావలీగారి చిన్ననాడు ఒకనాడు వారి దృశ్యములో నొక 
మహాపురుషుడు కనబడి దర్శనమిచ్చి మీ వంశమందు ఆధ్యాత్మికరూపమైన 
తత్వస్వరూపము పీఠాధిపత్యరూపంలో వెలార్భబడుచున్న విధానము మీకు ముందు 
మీ తండ్రిగారు పీఠాధిపతిగ నిర్వహించు కాలమున మీ బాల్యమునందే వారు 
నిర్యాణము పొందియుండుటచే, అది మృగ్యమౌ సమయము కలుగనున్నది, ఆ 
పీళమునకు మీరు పీఠాధిపత్యాధికారము స్వీకరించవలసియున్నది. ఇప్పుడు నాచే 
మీకు యీ మహామం(త్రము ్రబోధింపబడి పునరుద్దరణ కావలసియున్నది. కాబట్టి 
ఈ రహస్యము నాచేత తెలుపుకోవలసినదిగా చెప్పినట్లు, పైవిషయములు 
దృశ్యములో చెప్పిన విధానమున శ్రీ కహెనేషావలీగారు బడికిపోవు సమయాన 
యే మహాపురుషుడు దృశ్యములో తనతో ్రసంగించెనో ఆ మహావ్యక్తి జా(గ్రదావస్థలో 
యెదుటపడి యేవాక్కులైతే దృశ్యములో ఆయన నోట ధ్వనింపబడినవో, నదేతీరున 
ఆయనచే ఈ పేళాధిపతులచే ప్రబోధింపబడు మహామం[త్రము ఆనాడు 
కహెనేషావలీగారికి 'ప్రబోధింపబడివది. ఆయనే శ్రీ ఆఖైలలీషా గురువులు. వీరు 
ఆకల్పాంతము దాక యీ పీఠాధిపతులకు గురువుగ సంస్మరణీయులు. 


ఆనాటి నుండి యూీనాటివరకు యీ పీఠాధిపత్యమొ అవిచ్చిన్నముగ 
సాగుచున్నది. 


వారి పీఠాధిపత్య కాలములో "కలికి భాగవతము” అనే (గ్రంధము ఈశ్చర 
పరిణామము తెలుపు మహత్మ్యములతో నిండిన తత్వము చెప్పబడినది. 


ఆ తరువాత వారి అ(గ్రనందనులైన పంచమ పీఠాధిపతి మహర్షి శ్రీ 
మొహియద్దీన్‌ బాద్దా గురువర్యులు, తన స్వానుభవైక వేద్యమైన కీర్తనలు, పదములు 
"పరతత్వ కీర్తనలు” అనుగ్రంధముగ రచింపబడినది. 


Ee దూ 








ఇ 
| ॥ స ' 


శ » FE Ww tas ఇ 
1 - ॥ iy * 
fF] OD గ్‌ 
లో i cer ఖ్‌ wn 

| న్‌ ౧ 

వ్గొ 5 9. [స్తా శ I~ 
(| i Ta eg ant 
Poe, ee thir ' ॥ 

. స చలపతి! గ న 
ఉనే hh ws హ్‌ ' ' 
Hrs 
Wn Thr గ కీల! F hia 
vate, . ' | i Lh 


న 
wn కా 







శ్రీ ఉమర్‌ ఆలీషా మహాకవి 
జీవిత సంగ్రహము 


శ్రీ ఉమర్‌ ఆలీషా మహాకవిగారు పీఠికాపురమున (క్రీ.శ. 1885 వ సం॥లో 
జన్మించిరి. వీరి తండ్రిగారు మహర్షి మొహియద్దీన్‌ బాద్దా గురువర్యులు. వీరి 
జనని చాన్సియాంబ. 


వీరి తండ్రిగారు అరబ్బీ, పారశీక, సంస్కృతాంధ్ర పండితులు. ఆధ్యాత్మిక 
విద్యాపీఠాచార్యులు, ఆత్మవిద్యాపారంగతులు. వీరి కుటుంబము పూర్వము 
నుండియు భాషాపాండిత్యమునకు, ఆధ్యాత్మిక విద్యా సంపత్తికిని ప్రఖ్యాతి 
గాంచినది. శ్రీ కవిగారు చిన్ననాడే సంస్కృతాం(ధ్రములు విశేషముగా నభ్యసించిరి 
తదుపరి అరబ్బీ పారశీ కాంగ్ర భాషలు నేర్చిరి. వీరు ఆంగ్లమున (వ్రాయుట, 
మాట్లాడుట యెబుంగుదురు .కాని ఆంగ్ల పద్యకావ్యములందు నెంతమాత్రము 
వీరికి (ప్రవేశము లేదు. వీరు సహజ కవులు. ఏరి 14 వ వర్షమున తెనుగున 
ధారాళముగా కవిత్వము జెప్పిరి. వీరి 18 వ యేట మణిమాల” యను నాటకము 
వ్రాసి అచ్చొత్తించిరి. అది పెక్సియర్‌ మహాకవి నాటకమువలె నున్నదని అప్పటి 
పత్రికలు కొనియాడినవి. వీరికనేకచోట్ల ఉద్యోగములిచ్చెదమని ఆహ్యానించినను 
వాటికంగీకరించక భాషాసేవ, దేశసేవజేయుచు తన జీవితమును గడిపిరి. వీరు 
1934 వ సంవత్సరము డిశంబరు నెలలో అఖిల భారత శాసనసభకు సభ్యులైరి. 
ఆ పదవి వీరు అవతారము చాలించు వరకు నుండెను. 


వరికి International Academy of America వారు 1936 సంవత్సర 
మున Doctor of Literature బిరుద మొసగిరి. శ్రీ కవిగారు వంశపారంపర్యముగా 
వచ్చుచున్న ఆధ్యాత్మిక విద్యాపీఠమునకు ఆచార్యులై పదహారు వేల జనమును 
శిష్యులుగా నొనర్చిరి. 


వీరి యౌగిక జ్ఞానమును కొనియాడుచు జ్ఞానసభాసభ్యులు వీరికి బ్రహ్మర్షి 
బిరుద మొసంగిరి. ఏరి సతీమణి అగ్బరు బీబీగారు. వీరితో ఢిల్లీ నగరము 
వెళ్ళి ది. 5-4-35 తేదీని దివి నలంకరించిరి. ఆ దినమున ఢిల్లీ శాసన సభ 
మూయబడెను. వరు గతించినప్పుడు వీరికి అయిదుగురు కుమారులు, 
యిరువురు కుమార్తెలు, పెక్కురు పొత్రపొత్రిక లుండిరి. 


శ్రీ కవిగారి జీవిత చరిత్ర ప్రత్యేక పుస్తకముగా వ్రాయబడుచున్నది. వీరు 
రచించిన "సూఫీ వేదాంత [గ్రంధ“మందు వీరి జీవితము సం(గ్రహముగా నిట్లు 
(వాసిరి. 


--- స్వీయము --- 


క ఆ మొహియద్దీన్‌ బాద్దా 

నామ మహాయోగి కగ్రనెందనుడను నా 
నా మహితాగమ హిత ఏ 

ద్యామతి "ఉమాలిషా” మహాకవి నేనున్‌ 


. రచియించినాడ ఏ(భాజిత దివ్య (ప 

బంధముల్‌ పది కావ్య బంధములుగ 
(వ్రాసినాడను కల్పనాసక్త మతి పది 

నాటకంబులను కర్నాటఫక్కి 
కూర్చినాడను కళాకోవిదుల్‌ కొనియాడ 

నవలలు పది నవ నవల లనగ 
తెలిగించినాడ నుద్దిపితాఖండ పా 

రసి కావ్యములు పది రసికులలర 


తే. రసము పెంపార నవధాన (క్రమములందు 
ఆశువులయందు పాటలయందు కవిత 
చెప్పినాడ నుపన్యాస సీమలెక్కి 
యవని ”ఉ(మాలిషాకవి” యనగ నేను. 


ఉ. రాజుల జూచితిన్‌ సుకవిరాజుల నోర్చితి బేరు మోయ రా 
రాజుల నోలగంబుల విరాజితపండిత సత్కవీం|(ద్ర వి 
- భ్రాజిత మౌలవీబిరుద పట్టము లందితి యూనివర్శిటిన్‌ 
దేజముమీణు సభ్యుడయితిన్‌ బలల (గ్రమ్మజున్‌. 


ఈ వ్యాసములున్‌ విమర్శనలు భావకవిత్వ రసైక చారు వి 
న్యాసములున్‌ మతాంతర మహాపరివర్తన తత్త్వరూప పకో 
పాసనముల్‌ పురాణములు [వాసితి భారతభూమి నే నుప 
న్యాసము లిచ్చుచున్‌ దిరిగినాడను "ఉ(మలిషో” కవీంద్రుడన్‌. 


ఉ. వేలురచించి విద్యలనుబెట్టి గడించితి పారతోషికా 
' ద్యాళిని వేయినూట పదియార్డును సింహతలాటముల్‌ మహా 
భీలక సత్కళా కనక విశుతముల్‌ జయభేరి (మోయ హిం 
తాల వనీనటత్క కవి తండము లేమిటి లెక్కమాకడన్‌. 


en 


నాధించితిని యోగసాధనంబులు హిమా 
గమ మెక్కి మతిని చక్కాడియాడి 
బోధించితిని జ్ఞానసాధన (క్రమములు 
చెవినిల్లుగా జేసి చెప్పి చెప్పి 
సవరించితిని పెద్దసారస్వతంబును 
శబ్దశా(స్త్రంబులు జదిఎచదిఎ 
చూపించితిని రాజ్యలోపంబు లాంగ్ర ప్ర 
భుత్యంబు ముంగర మోపిమోపి 


- ఇప్పుడప్పుడె నలువదియేండ్లపైన 


చాటిపోయెను వయసు నీనాటికైన 
శాంతి గలుగదు నీ కళాధ్యాంతమందు 
జీవితము తెన్ను సుడిబోవు నావబోలు. 


నమ నీజ్ఞానమహాస భాసదులు నానందన నర్టించి "ఆ 

దిని మీపూర్వ పితామహుల్‌ గురువులై దివ వాలా 
ఘనవిజ్ఞానకళా (ప్రవ పనస ప్రజహృత్కాంతారముల్‌ నింపి రా 
మని మీ రాకృతి బోధసేయదగు "'ఉమాలీష” భాషాగతిన్‌, 


ఆని నెయ్యంబున గోరగావిని మహర్షంబు సంధిల్ల నౌ 
నని యీ జ్ఞానమహాసభాకథన మత్యంతంబు కష్టంబు మే 
దిని సంసారనిమన్న మానసులు నర్తింపంగ సాధ ంబు గా 


_ దని యున్నంత నెజుంగ సేతునని నే నారంభమున్‌ జేసితిన్‌, 


భారతదేశ శాసనసభా సభికత్య పదంబు జేర నే 

గోరగ జ్ఞాన సభ్యులు నకుంఠిత దీక్ష జగంబు మెచ్చగా 
భూరితపస్పమాథి తమ బుద్దిని నిల్సి జయంబు దెచ్చినా 
రారయ జ్ఞానశక్తికి నజాండము కంపిలుచుండు జూచితే. 


- కవిత నెణుంగనట్టి పృధుకాలము వాసితి పుస్తకంబు లా 


కవిత నెణేంగి వ్రాయుటకు గంటమురాదు నుపన్యసించు నా 
దినముల విద్యతో గలసి తృప్తి ఘటించెడు వాని నిప్పుడో 
అవము నుపన్యసించుటకు లజ్ఞఘటించెడు నేమిచెప్తుదున్‌. 


&. 


కం. 


. ఢిల్లీ భారతశాసనైకసభ రూఢిన్‌ ప్రాతినిధ్యంబు సం 


ధిల్లన్‌ జేరి మహత్ర్తరోజ్ఞ్యల కలాధిక్యంబు రాజిల్ల వి 
ద ల్లోకంబున రాజకీయకలనా వాఃషపార పారంగతం 
బెల్లన్‌ వేట్కను నిర్వహించుచును నేనీ (గ్రంధమున్‌ వ్రాసితిన్‌ 


ఏను హిమాలయంబుపయి కెక్కి తపస్వుల జూచి వారి వి 
న్నాణములన్‌ (గ్రహించి విజనంబగుచోట రచించినాడ నా 

నౌ నవ కావ్యమార్గము అనంతముగా హృదయాంతరంగ అ 
జ్ఞానము విశ్యరూపముగ గన్పడునట్టు దృశ్యంబు మార్చుచున్‌. 


నాలోనున్నవి నేనుజూచినవి విన్నాణంబులై లోకమం 
దాలోకింపగ రాని యా యమరవిద్యాతత్త మర్మంబు లం 
దేలోటున్‌ జనియింప దీశ్వర రహస్వేకైక మీమార్గ మే 
మేలా దాచెద మంచు జెప్పితిమి మీరిద్దాత్ములై తేరగన్‌. 


మా తాతయు మా తండ్రియు 

ఖ్యాతిని ఆఖైలలీ మహాగురువర వి 
చ్యాతత్త్యము నేర్చిరిత 

'ద్రీతుల వివరించు యోగరీతులు తెలియన్‌. 


. ఎల్లరు జెప్పుచుండిరల యీశ్వరుడీవని మీరుగూడ నా 


కల్లలు బొల్లులల్లి కధగా నిటుకల్పనజేసి చెప్పగా 
నొల్లునెయంచు మీరలన నోపుదురేమొ తదీయవాస్తవం 
బల్ల రహస్యమున్‌ దెలిపి యద్భుతమార్గము విప్పి పెట్టితిన్‌. 


. కనదుత్‌ పాదరసంబు తాత్సికుడు బంగారంబు గావించున 


ట్లనుమానాస్పదమై వినాశకరమై యల్లాడు జీవుండు (బ్ర 
హ్మనుగామార్చెడు త్రోవజూపితి నిధి ధ్యాసంబు సంధించి మీ 
కనులన్‌ విప్పుడు శూన్యమందు హరిసంకాశంబు సంధిలైైడున్‌. 


- మేమురచించు గీతములు మృత్యువాయువు పధంబులందులో 


నేమియు నరహాని కెడమియ్యక ఉన్నది యున్నట్టుగా 
(aw యా 


. నేమహనీయుడున్‌ నడచి యీశ్వరరూప మెటుంగ నేర్చునో 


ఆ మహితాత్ముడొక్కడే యధార్ధ మిజింగి మృతిన్‌ జయించెడున్‌. 


er 


నాతోనున్న మహాకవీశృరుల నానాకా ష్ష్‌ (వ్రాసినెం 
తొ తత్యాత్మక మం నుద్యోగించి చిత్రించుచున్‌ 
చైతన్వంబు గలుగంగజేసితి ire రూపంబుతో 
జేతోవీధిని నీశ్యరుంగనెడు వైచిత్రంబు జూపించితిన్‌. 


ఎవ్వరి నొవ్వనాడమిటు లెవ్వరినోరును కట్టివేయమే 
మెవారిదారి దూరిమరలింపము మాకడవచ్చు వారితో 
నివ్వటిలంగ ని తెణవునేర్పి తరించు మటంచు చెప్పి మా 
దివ్వె వెలుంగ జేసెదము దివ్యులుగన్సడ బుద్దిమాన్సడన్‌. 


అనర్పరాంబ 


ఆ ఢిల్లీనగరాంగ్ర శాసన సభాభ్యర్షిత్వ మర్చింపుడం 

చాడన్‌ నేను కృతార్జుడై జనిన నాకై వచ్చి " ప్రాణంబులున్‌ 
వీడెన్‌ నాసి. ఇగ్సరాంబికుచులత్‌ : విద్యుల్లతన్‌ బోలె యీ 
నాడే'నశ్రులు 'గోరి' పై విడుచుచు న్వర్తింతు నిర్జీవినై, 


ఏను రచించినట్టి కృతు లెన్నిటినో వినె తల్లి తండ్రి నా 
నా నవనాటక (ప్రకరణంబులు నాడగ జూచినారు ఢి 
ల్లీ నగరాంగ్ల భారతమహీధవ శాసనసభ్య సత్సదం 

బానగ గాంచి ” అగ్బ” రమరాలయ మేగె వెలుంగుచుక్కయె. 


బాధలు బొందుచుండు మని న న్ని భూమివర్టించి యా 
పున్నెపుంగని అగ్బరేగె దివికిన్‌ బూర్లేందు బింబంబు వా 
ర్రీ న్నీద్రింపగ బోయినట్లిక మహాందీభూత మాలిన్యం సం 
ఛన్మాస్మన్వి నిషిద్దజీవిత మభావం బెన్ని నాళ్ళుండినన్‌. 


ఏమాట చెప్పిన నెదురాడగా లేదు 

పరమ సాధ్వీత్వంబు వరలుకతన 
(ప్రాణాల నర్పించి పరిచర్యలను జేసి 

పరమ హర్షంబు ముందరను నిలువ 
కలిమిలేములను నొక్కటిగాగ గణియించె 

నిత్యకళ్యాణంబు నెలకొనంగ”' 


ఏవురు కొడుకుల నిద్దరు కూతుల 
ననిశంబు దీవించు నాత ] శాంతి. 


తే. (ప్రతిదినంబును చదువు ఖురాన్న మాజు 
శౌచకిలాన నలువది వత్సరములు 
ధరణి జీవించి స్వర్గాన కరిగె అగ్బ 
రాంబ దివిజాలు నిరాజనంబులిడగ. 


చ. పరమపవిత్ర యీ వెలది పండితురాలు నితాంత సత్యసం 
భరిత రసాత్మక (ప్రకృతి వడ్డికి బారెడు (ప్రమమూర్తి సుం 
"దర సముపాసితం బయిన ధర్మపదంబును సంతరించి యీ 
శ్యరునెద నగ్భరాంబ కడు (ప్రార్థన సేయును నెల్లవేళలన్‌ 


శా పలైన్‌ బుట్టిన ఢిల్లీలో (బ్రిటిషుసా(మ్రాజ్యంబు పాలించు వా 
రెల్లన్‌ వచ్చి సమాధిజేసిరి భవన వ్యు ఎచారించి యో 
పుల్గాబ్దానన 'అగ్బరాంబిక' భవత్ముణ్యంబు దేశాల రా 
జిల్టున్‌ విచ్చిన కుండబోలె వెస నే జీరాడుచున్నా విటన్‌ 


చ. హృదయము ముక్కలౌవటుల వేడ్చుచు గన్నులనీరు కాల్వలై 
చెదరంగ నిమ్న లోకముల జేరుటకంటె సమాధితొంటి నీ 
సదవము జేరుమార్గము విచారణజేయుట లెప్ప యైహి కా 
స్పద విభవానుషంగ భవబంధమువాసిన నిన్ను చూడగన్‌. 


శ్రీ కవిగారు యిస్తాం మతస్తులు, వీరి మాతృభాష ఉర్టూ, ఆంధ్రభాష 
మాతృభాషగా కానివారు తెనుగున సరస కవిత్వము జెప్పినవారు ఈ కవిగారొక్కరే. 
వీరు రచించిన "మహాభారత కౌరవరంగే మను నాటకమున. 


"నాటకముల్‌ (ప్రబంధము లనంతముగా రచియించి వాణి కా 
వ్యాటివి భావవీధుల విహార Mees వా 
గ్వీటీని నిల్సినట్టి జనవిశ్రుతు ఉమర్‌ఆలీషా కవీంద్రుడన్‌” 
అని వ్రాసిరి. 


శ్రీ ఉమర్‌ ఆలీషా మహాకవి ఈ తత్వ కీర్తనలందు కూడ అనేక గంభీర 
భావముల నొసంగిరి. 


"చంద్రుడెవరు చుక్కలెవరు 
ఇం(ద్రుడెవరు ఈశుడెవరు 
ఇం౦(ద్రియంబులు కట్టిచూచితే 
యిన్నితానై యుండలేద” 


” రాయినైతే రప్పనైతే 
కాయనైతే కసరునైతే 
ఏ యుపాయముచేతనో నే 
నా యనంతుని బట్టియుందు” 
మున్నగు పెక్కు బుషివాక్యము లీ కీర్తనలందు చెప్పిరి. వీరు రచించిన 
"సూఫవేదాంత” (గ్రంధములో 


మ. "కనదుత్‌ పాదరసంబు తాత్సికుడు బంగారంబు గావించు న 
ట్లనుమానాస్పదమై వినాశకరమై యల్లాడు జీవుండు (బ్ర 
హ్మనుగామార్చెడు త్రోవజూపితి నిధిధ్యాసంబు సంధించి మీ 
కనులన్‌ విప్పుడు శూన్యమందు హరిసంకాశంబు సంధిల్లెడున్‌. 

"అని చెప్పిరి. 
బ్రహ్మబుషి సత్తములైన శ్రీ ఉమర్‌ ఆలీషా మహాకవి జీవితమును చరిచి 
అనేక తత్వ(గ్రంధములను వ్రాసి అజ్ఞానాంధకారమున నల్లాడు జీవుని బ్రహ్మనుగా 
మార్భెడు (త్రోవజూపిరి. 


వరు రచించిన (గ్రంధము లేబదివరకున్నవి. శ్రీ కవిగారు తమ దర్శన 
మిచ్చుటకై నరసాపురము (పశ్చిమ గోదావరి బిల్లా) వెళ్ళి అచ్చట ది. 23 జనవరి 
1945 నాటి సాయంత్రము 5 గంటలకు దివి నలంకరించిరి. వీరి భౌతికదేహమును 
పిఠాపురము దెచ్చి 24 వ తేది సాయంత్రము రైలుస్టేషను వద్దనున్న వారి 
యారామములో సమాధి చేసిరి. 


oma హాల 


జ 
Fas 
44 ఈ 
న 
wor 


అ 
wt 
{ 


జ 
భి 
గే 


ర్‌. 
జలా! 


~ 
బె pi చ 


LT APPR LFA 
Te hi rl 


fa 


rere 
ar 
OOD ay 


Spt, oo The eri 
ఉం న్న నఖ 
న ber 


గ్‌ జ అ టీ 
wht zl 
sf క గ క మ 
lf rie ett లో 


లాల 


మ్‌ 
తల న! 
HE ye ప 
SE iT TF 


an] 


he wy fl 

i, 

ALE 
Pr 


7 


a : 
ste ot 
Tas ity 


WET 





న 
న గా. 


Goat 


మ PL ne EE Hl LE Shs FE 




















తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం కా॥లు 
శ్రీ పడాల శివశంకర మూలారెడ్డిగారు, శ్రీ పడాల 
వెంకటరెడ్డి, శ్రీమతి అమ్మన్న దంపతులకు జన్మించిరి. వీరి 
సతీమణి శ్రీమతి వెంకట నరసమ్మగారు. వీరికి ఇద్దరు 
అబ్బాయిలు. పడాల వెంకటరెడ్డి, రామకృష్ణరెడ్ది, ఒక 
అమ్మాయి కర్రి శారదాదేవి. శివశంకరమూలారెడ్డి, శ్రీమతి 
వెంకటనరసమ్మ గార్లు 1978 సం॥రలో సప్తమ పీఠాధిపతి 
బ్రహ్మర్షి హుస్సేన్‌షా సద్దురువర్యుల వద్ద మంత్రోపదేశము 
తీసుకున్నారు. వీరి పిల్లలు ముగ్గురు ప్రస్తుత పీఠాధిపతి 
డా॥ ఉమర్‌ ఆలీషా సద్గురువర్యులవద్ద మంత్రోపదేశము 
తీసుకున్నారు. 
స్వర్గీయ శ్రీ పడాల శివశంకర మూలారెడ్డిగారి 
జ్ఞాపకార్థము వీరి శ్రీమతి నరసమ్మగారు, కుటుంబ సభ్యులు 
ఈ పవిత్ర గ్రంథము ముద్రించుటకు తోద్బడి ధన్యులైనారు. 


అ లం ౫ రాలా సప ల పం గా 


pad rd head pa pad pl pd (నీ a 
SE ల సం గై ద 


19. 
20. 
21. 
22, 
23. 
24. 
25. 


పుట 
పూజ ారరారారారారారారారా రారారా రారారా దాదా రాదా రారా దాదా రా దా దారా దారా దా రాదా రారారా నా 1 
దానము ఇడం పంకం పప లర కరే అలెకర ర కరకర తం 9 
లన సను జావా మదట మం దత అందటం 9 
తత్వము ----రరారారారారారారా రారారా రారా రాకా రారా రారా రాదా రారారా రారారా రారారా a 
కలిసంసనారము. పలాల మమ ద శత దమము చలువ 6 
సార on Eo E Arn Ae ERO MA ROE EPI I EE IRTP re 8 
నిర్వాణ AOS wees RLS పుటట 9 
కూరల ఆమం వద మమత అ అవు 12 
నిరాశ ఈర రారారా రారారా రారారా రారా కా రా దాదా రానా రారా మదా దా దం మ కారా రా రాడా 12 
జీవుని కథనమనో -------౫ ౫౫ రారారా రారా రారా రారారా రా రారా రారారా దారా దాదా 15 
ఓ కారుణ్యాగణ్యా శరణ్య --------- అపు పదటు 17 
అన్వేషణము ------౫౫౫రరారారారా ాద రారా రారా రారారా దా రారారా దాదా దారా 17 
మానవ జీవితమోతీరున మారునో ---------౫-౫౫ాా--ాా 19 
ఇవిగో పూవులు స్వామి --౫----౫౫ ౫౮౫౫౫౫౫ రారారాా రా 20 
వచ్చి వచ్చేదాక ఉట దత పుంత మము మననవ మును 90 
వినుగనుగొన నా మనము తపించె -----------ాాాాాాా 95 
తొటి పొటు ఎగరడం పవత దవ జవవ వందవ బద జక శవము 94 
కోరి వినుమ తత్వచరితము -౫౫-----ారరారారారారారారారారరారారా రా 27 
అనుబంధము 

ప్రబోధము --౫--౫--౫రారరారారారారారారారా రారారా ారాదాదా దారా దారా 31 
ధ్యానము ఆరక కరుతారరగ పం కలప కరా ంరరనల కో 82 
మరో టన అకక వణ 383 
న దారా రారారా రా రాదారాా 33 
Sistine LL 34 
దొరను. ఆరా పంకం కపప కకంక కిర్‌ 





న్‌. 


కృతి ? 


శ్రీ యాభై లలీషా గురూత్త ముని సం వ 





+e 


సేవించు విద్యాప్రభా 
ప్రాయంబైన వెలుంగు నింగిత ముషః - 
ప్రాభాత సంధ్యాతమో ' 
ధ్యాయం బైన నిశాకవాటముల హృ 


అపు పపాపులడో 


వష ot [C2] 


_ ద్వాంతంబుతోంబాటు పోం 
ద్రోయం జాలు తదీయ తేజ మొదనెం 
తో వేట్క నర్ధించెదన్‌, 


ర శు 3 


పః 





కం. 


తత్వసందేశము 





అనఘుం డీశ్వరుం డొక్కం. 

డని వమహమద్‌రసూ లజాండములోంజాం 
టెను 'ఆతేజమును సదా 
మనమునం దర్శించి నేనమస్సులొనర్తున్‌. 


పూజ 


1 
విరులు కరముల తెండొ 
తరియింప మీహృదయ 
"సరసి లోపల (తెంపి ' 


“2 


'తెలచియున్నదిస్వామి ! పరమార్ధమందిరము 


పరంగు జ్ఞానపుదీప : పంక్తితమమునుబాప 
కరుణారసము వెల్లి 
విరియుచున్నదిభక్తి 


3 
తడవేల చీంకటుల । పడరాని కష్టాల 
ణడిమాయ యనుకడలి । కడతేరకున్నారు 
చెడనట్టి యీకాంతి 
పడవెక్తి దాంటెదరు 


4 
చననేల పాపాల ! మనరానిదుఃఖాల 
గని కృంగి కృంగి మే । దిని బుట్టివ్యసనాల 
మునింగిపోవుట చాల 
తునింగిపోవుట మేల 


11విరుః। 


వరు! 


1 విరుః। 


ndిn 


తత్వసందేశము 


ర్‌ 
స్వాగతంబిడి చేయి । చాచి రమ్మనుచుండె 
ఆ గురుస్థానమున | కాకాంతి ధామమున 
కేగి ఉంరలిషాతో 
భాగధేయము గాంచి 11విరు॥ 


ధ్యానము 


1 
అజ్ఞానపు తెరలో నా । హరి తోచెను చూడు 
జిజ్ఞాసను మబ్బున నెల । చెన్నారెను నేండు 


2 
కన్నీళ్ళను దావాగ్ని । కణజాలము గలదు 
భిన్నుల యెద రుధిరములో । కెరటంబులు గలవు 


3 
రాధానయ నాబ్దములకు 1 రవియుదయించినను 
మాధవుండే యగపడు విను । వీధులు వెలుంగంగను.. 


జ 
శుక్తికలో ముత్యమ్ములు | శోభిల్లుచు ను 
భక్తిని ఉమరలిషాకవి | భగవంతుడె నిండె 


నివేదనము 


1 
ఏమియ్యంగలను । స్వామికినేను 
ఏమియ్యంగలను 
ఈమహిలో సార్వ | ఖౌముండవు నీవు 
ఈ “*హిలో వట్టి ! నిజుషేదను నేను n! 


తత్వసందేశము 


2 
నినుంజేర మజచి । మాయనువదలు 
కొనలేక వెజచి 
కనక కిరీటాలు ! ఎనలేని భా 
గొన దోసిళ్ళను | బోయు నినువదలుకొన్న 


8 
పృధువసువులను । మాపై గురిసి 
పృ్పధివినిండగంను 
శిధిలము కానట్టి | నిధులెన్నా కూర్చితివి 


విధి! నీకర్చణసేయ 1 కధముండ పతితుడంనై 


4 
జగములునీవె 1. సచరాచర 
మగువసుధవివె 

' అగపడని స్వర్ణాలు । దిగువున్నలోకాలు 
గగనవీధులు నీవె | తెగినీది కానీది 

మ ర్‌ 
(కగ్రణవరూపుండవు | సర్వమునిలో 

" నణంచి యగపడవు . 


' - గుణములలోం బుట్టి । అణువులలో మెట్టి 


తృణములు చేం బట్టి ! మణులని చెప్పి 


6 
ప్రతిదిన దినము ఈ జు 
బాధించు నెదను 
(బ్రతికినన్నాళ్ళు నీ; పదముల శిర ముంచి 
గతినీవెయని రెండు । కన్నీళ్ళ కన్న 
7. 
నిను జూచు కొఅకు 1 కన్నులుకాయ 
లను గాచెనాకు 
_ మనసుపై తెరందీసి | గనిన ఉమరలిషాను 
గనిన తీరున గనుమా । ఫై లలిగురుదేవ 


॥నేనేః 


ion 


TT 


నేనే! 


॥నేనే॥ 


uot 


తత్వసందేశము 


తత్వము 
tL 

వెళ్టులై తిరిగెదరు జనులార - 
నిజమింత దెలియక వెట్టులై తిరిగెదరు జనులార. 
మచికిరువది యైదు కొమ్మలు 
తొజ్టిలారయతొమ్మిదున్నవి 
సటబ్టు సట్టున తిరుగుపక్షి 
తులట్టుమని పోతేను మిథ్య 


2 

ఏడు కొండలుచుట్టి కుండలి 
పాడుచున్నది ప్రణవనాదము 
తోడనే మనసనెడు చేటిక 
యాడుచున్నది జీవనాటిక 

8. 
వంచకోశము లనుసరించి 
పంచవాయువులను నటించి 
పంచ విషములను కలంచి 
సంచరించెడు హంస నెటుంగక 


4 
సుందరంబగు సరసులోపల 
' మందిరం బొక టున్నదదిగో 
అందులోపల వెలుంగు దీపము 
ముందు నిలిచిన చక్రి నరయక 


ర్‌ 
ఒక్క చూపునం గాంచితేను 
ఒక్కమాటను తెలిసి తేను 
ఒక్క జ్యోతిని నిలిచితేను 
నిక్క్మముగ తను దెలియంగలరు 


మో! 


na 


"షే 


na 


ia 


తత్వసందేశము 


6 
చం(ద్రుం డెవరు చుక్క కెవరు - 
ఇం(ద్రుం డెవరు ఈశుం దెవరు 
ఇం(ద్రియంబులు కట్టిచూచితె 
యిన్ని తానైయుండలేద 


ల్‌ 
బంతిచెట్టు పసరుదైనా 
బంతిపువ్వు పసిమిదౌను 
అంతే చూడు నరుండుగూడ 
వింతగా హరి యగును నిజము 


8 
నీటిచుక్క ముత్యమైతే 
తేటియెంగిలి తేనెయితే 


' సూటితప్పని గురుని మంత్రము . 


కోటి సూర్యుల కాంతికాద 


9 
బురదలోపల పద్మమైతె 


ఉటుములోపల మెటుపు మెటుసితె 


తరువులోపల నగ్నియుంటె 
నరునిలో దేవుండు గలడు 


10 
ఆకసంబున నల్లమబ్బు 
తోంకచుక్కను తళుకుబెళుకు 
వేకువందున నెజ్జికాంతి 
"మీకు సంసారంబు లంతె 


ల IL 
ఒకటిలో నాక సంఖ్యయున్నది 
ఒకటిలేక సంఖ్యలేదు 
ఒకటి పుట్టిన చోటు మనకు 
ఊహకూడ చొజకయున్నది 


TE? 


Te 


ia 


Hot . 


tic 


Hol 


తత్వసందేశము 


12 
ఆదియందున నీవె యుంటి వ 
నాదియందున నీవే గల వా 
వేదభావము తెలిసితే నిః 
ఖేదబ్రహ్మము తానెగాదా మె 


18 
దీనిభావము తెలియవలసిన 
పూని ఉం రాలీష కవివలె 
జ్ఞాని శ్రీ యా ఖైలలీగురు 
స్వామి పాదము బట్టవలయును a 


కలిసంహారము 


1 
రారేమి అక్కలారా 
ద్వారాలు తీయరేలా 
'క్రూరుం డాకలి కల్కీకి 
ప్రారంభమయ్యె 
పోరు మిన్నులు ముట్టంగ' Ney 
“బి 
నిప్పులు గురిసె నభము 
అప్పుల ముంచె జగము 
విప్పి విప్పని బంధాలు 
తప్పించుకొనుచు 
చప్పుచప్పున పరువెత్తి Meat 
3 
ఏళ్ళన్నీ పొంగె నందు 
 ఊళ్ళన్ని మునిరలే ముందు 
బళ్ళ బాటలు కల్లు నా 
కళ్లారం జూచి 
వెళ్ళు వెళ్ళుండు బైటకు | HOt 


4. 
చీకట్లు దిశలు నిండె. 
వాకళ్ళ మంచు పండె 
వేకువ యింక రాదేమో 

ఆకాశవీధి 
తోకచుక్కలు కన్నారా 

ర్‌ 
నాగళ్ళు దున్నినట్టి 
రాగాల మబ్బు మళ్ళ 
దాంగె చంద్రుడు మింటను 
ఆ గంటలోనె 
తూలగి చుక్కలు రాలెను . 

6 
చదలేటి యంచపిండు 
కదలేటి మబ్బుకొండ 
కెదురు అెక్కలు లువ్వంయగ 
రుధిరంబు గురిసె 
నదులై లోకము ముంచంగ 

7 
పాటేటి యేటియడుగు 
జాటేటి నెలల వెలుంగు 
తేటి. చూచిన చెంగలువ' 
గోరింటలోను 
దూతి నింపెను నెత్తురులు 
పాతాళవీధి కేగి. 
లోతేవ' జలధి దాంగి 
కేతెంచి వచ్చె 
దూత కర్ట్యము లియ్యరె 


HOC 


HT 


_తత్వసందేశము 


9 

కల ఆల్క యుద్ధమంటిె 
తలకట్టు విప్పి కట్టె 
కలికి కెంతటి రోషమొ 
అల యాదిశక్తి 
చలము గెలిచెను చూడంగా 

| 10 
ఈ కల్ప మంత మొందు .. . 
ఆ కల్కి రాజ్యమందు 
శ్రీ కయి ఉం రలిషాకని 
కా ఖైలలీషుం 
డీ కథార్థము చెప్పును 


రాలిపాట 
1 

నే నెవ్వరో మేన । తా నెవ్వరో తెలియబోదు 
కానరాని కోన । లోనుండి యేనాడొ 
ఈనాడు ఈ నర । జన్మమెత్తి 
నేనని గర్వించి | యేదొ ఒక్కనాడు 

చెప్పిపోవుట కిది | చెప్పి వచ్చినదా 

2 


రేయెల్ల వెన్నెల । గాయుచు చరమాద్రి 
బోయి మోమును వాంచి ! చందమామ 
యే యూసు ఆమెతో ।యెతీగించెనో మనకు 
చెప్పిపోవుట కిది ! చెప్పి వచ్చినదా 
3 


పూలవాసన లెన్నా। మోసి తెచ్చిన 

చల్లంగాలి యొడలు |. పులకరింపజేసి 

ఆలోచింపుచునుండు । నంతలో ఏదిశకొ 
చెప్పిపోవుట కిది । చెప్పి వచ్చినదా 


HOt 


HO 


నే 


నే! 


నే 


తత్వసందేశము 9 


4 
కలిమి తానైవచ్చి ! కలధౌతసౌధాల 
నిలిపి యుయ్యలలందు 1 నూపియూపి 
కలగన్న చందాన । నిలయమౌ కణములో 
చెప్పిపోవుట కిది । చెప్పి వచ్చినదా "నే 
5 | 
వనములో పక్షులు ! వసియించి యానంద 
మున గూడి తమతమ । పాటపాడి 
దినము (గుంకంజూచి | దిగులాంది గూండ్లకు 
చెప్పిపోవుట కిది । చెప్పి వచ్చినదా చే! 


6 
నీలమేఖములందు | నిలిచి వెన్నెలకన్న 
మేలైన కాంతుల | మెజసి మెజసి 
కాలగర్భములోన । పాలై యగపడకుండగ 
చెప్పిపోవుట కిది । చెప్పి వచ్చినదా "నే 


7 
అకలంకు డైనట్టి ! ఆ ఖయిలలి గురుని 
(పుకటించు మం(తాల | పాడి వాడి 
ఇక రాని యీూకర్మ । ఉం రాలిమాకవికి 
చెప్పిపోవుట కిది ।; చెప్పి వచ్చినదా 1న 


నిర్వాణ లీతయముూ 


1 
తుది మీరేగతికిం బోదురో - మీరేగతికింబోదురో 
తుది మీదేగతికిం బోయి 
మొదలు తెలియని యా యగోచర 
పదము నిర్వాణంబు ననియొడు 
సదనమునకో - శూన్యమునకో 
కదలిపోయి చూడనుంటిరి 


10 


తత్వసందేశము 


ఈ దృశ్యమంతా 


వదలివేసి వెడలనుంటిరి 


అది మహా'యపవర్గమార్గము 


ఇది ఇహాన కుపాధివర్ణము 


ఇది తొలంగిన లేదు మోక్షము . 
ఉదకమై వర్షించి నేలకు ॥తుది॥ 


2 

ఇహము చూచి వదల నేరరు 
ఇందున్న మోహ 
మహిమలేమొ పలుకంబోవరు - 
మహి మహాభాగ్యములు దుఃఖ 
సహితమైనను పూలవన మని 
బహువిధంబుల పొగడి కర్మ 
కుహరములలోంజిక్కి పాప 
రహితమైన పదవి బాసితిరి 

అందున్నజ్ఞాన 
మహితమైన తెరషపీడితిర 
దహన సంస్మారమున' తనువు 
తుహిన కణముగ నెగిరిపోవ 


'విహితులాపై రారు మీరే 


గుహనొ గర్భములోనొ గూలి తుది! 


3 
ఆకలంబులు కడలుచుండును 
అందున్న జీవి 
వ్యాకులంబును బొందుచుండును 
మీకు వానికి భేదమేమి 


_ శోకమోహ భయావకాశము 


లేకమే గద దృశ్యమగు నీ 

లోకమందలి యెల్లవారికి 

ఆకులోపల ఆకు నేననుచు 
దున్న తన వి 


. వేకమందున నాత్మగలదనుచు 


తత్వసందేశము. ౨. 


ఆ కళాలోకంబులో నా 

లోకనంబును జేయంగలిగెడు 

'మైకమున నీశ్వరునిం గాంతురు | 
లేకపోతే జారిపోయి తుది! 


4. 
తనువు నేనని విడువనోపరు 
' నూరేండ్లు బ్రతికిన 
తనకు తానై తలియంజాలరు 
తనువు మీరే మనము మీరే 
కనులలోపల పాప మీరే 
తను నెతింగిన తత్వమందు. 
తనకు తానే తెలియుచుండ 
తనువు వేరే బాయనేరదు 
దృశ్యమున మీరు 
గనిన. మరణము మరణమే గాదు 
వినుండు రుజ్జువు సర్పమనుకొని 
కనులు తెజచియు భ్రాంతివిడచిన 
గనిన నాక్కటె రెండుగాదు 
తనువు జీవుల కట్లెజుంగుండు ॥తుదిః॥ 


5 

ఒక్కమాటలో నెటుంగుడీ 

మీరున్న చోటు. 
ఒక్క సూటిలోన పాందుడీ 
ఇక్కడక్కడ వెలుంగు జీవుం 
డొక్కండే దేహమిది (ప్రకృతి 
నిక్కృముగ ఛాయాస్వరూపము 
లెక్కలేనిది దీనితీరును 
దక్కి శ్రీయా ఖై లలీగురుని 

పద కమలములకు 
(మొక్కి. ఉంరాలీషకవి గతిని 


12 


తత్వసందేశము 


చుక్కలిలపై రాలినను భువి 

(వ్రక్కలైనను మానకేనను 

ముక్క తెలిసేదాక సాధన 

చక్కగా గావింప కుండిన తుది! 


హారతి 


హారతి జయజయ హారతి 
శ్రీ గురుదేవ హా! 
గైకొనుము స్వామి 


1. 
నీరాజనములు నీ 1 పేరు పేరునం గూర్చి 
ఆరాధించుచు భక్తి । నర్చించు కర్పూర హో 


9 , 

పరమభక్తులు జ్ఞాన | భరిత సాధ్వీమణులు 

కరములు మోడ్చి యీ విరి పళ్ళిరముననిచ్చు హా 
3 

పరతత్వ తేజమున | వరములు మాకిచ్చి 

యరయు ముమరలిషాను । నరసి నట్టుల నిదిగో nవ 


నిరాశ 


1 
ఎవ్వరికి లోకమందు 
ఎప్పటికి ఏమిగలదొ 
ఎవ్వరికి ఏమియెజుక 
ఎజుక౭జెపే ప్పెవారు కలర - 
_ఎజుకం జెప్పేవారు కలర - 
మతుంగు వి విప్పేవారు కలర ఎవ్వ|॥ 


తత్వసందేశము 13 


2 
ఏమికర్మం జేసినాను 
'ఈశ్వరునిలో నున్న నేను 
బురదలోను పొర్లిపోవ ॥ఎవ్వ 
. | 
ఎందుకు ఈ నదుని జను 
ఎందుకు ఈ నరుని కర్మ 
ముందుకు ఐనజక మున్నదా 
ముప్పుగడిచే దాయక నిజమా: [బువ్వ 
4 
పూవు నైతె కొన్నినాళ్ళు | 
తావి వితిసి సాగను మీతి. . 
- భావ వీధుల సంచరించి 
బట్టియుందును హరినిగాని ॥ఎవ్వ॥ 
చ 
'రాయినైతే రప్పనైతే . 
కాయనైతే కసరునైతే 
ఏయుపాయము చేతనో నే 
నా యనంతుని బట్టియుందును లువ! 
: | 
మంచి చేసిన పనికిరాదు 
మంచి వదలిన పనికిరాదు . 
మంచి : చెడ్డల ఫలములను నా 
కించ కుండ నుండలేము లవ్వు 
పాలుపోసి పెంచుచున్న 
వారె కీడు కోరవచ్చు 
కాలమందె మేలు లేదు | 
'మేలుజేసి యేడ్వనేల ॥ఎవ్వ॥ 


14 


తత్వసందేశము 


8 
ఒరుల కపకృతి సేయకున్న 
ఒరుల ధనములు ముట్టకున్న 
నరులు బాధలు పెట్టుదురు పు 
ష్మరుడు నలుని పెట్టినట్లు. 
రి. 
ఆకసమునం దిరుగుచున్న 
లోకమునకు మిత్రులైన 
రాక చంద్రుని సూర్యుని యా 
రాహుకేతులు మింగుచుంద్రు 
10 
రాముండు రారాజె గాని 
రావణునితో రట్టుదగిలి 
భామను విడనాడి యెన్నో 
బాములను బడి బ్రతుకవలసె 
క్షే 
నేను దేవుం డన్ననాండె 
మానుసూరు*ని ఉరినిదీసిరి 
మేనులో దేవుండు లేండ 
నేను దేవున కన్య మగుదునా 
కై 
సార్థవాహులు అపుడె గమ్య 


స్థానమునకు జేరుచుండిరి 


అర్థవాదమందు నేనుని 
రర్ధ్థకముగ వెనుకం బడితిని 
18 


కలిమి యెల్ల కాల ముండి 


కాలమునకు పనికిరాదు 
తెలిసి ఉమరాలిషా కవి తా 
తెలియం జెప్పెను తెలిసికానుండీ 


11ఎవ్వ! 


1 ఎవ్వ| 


॥1ఎవ్వు! 


Ig 


॥ఎవ్వ| 


. ॥ఎవ్వ| 





* అహం బ్రహ్మస్మి అన్న ముస్లింయోగి మన్‌సూరు. 


తత్వసందేశము 15 


౭క్‌వుని కథనము 


జీవుని కథనము జెప్పెద వినుము 
ఈ విశ్వమును స వచ్చిన త్రోవ 1బీ! 


ఆ విరాట్టునుండి se తెగిపోయి 
ఆవిర్భవించి మర్యాకార మందంగ 
చావు పుట్టుక లనెడు డ్ర్వైధీ 
భావముల బడి జడుని కైవడి 
కేవలాజ్ఞానాంధకారమె 
తావలంబగు తనువు తానను జ! 
5 
ఈ పంచభూతాల నిమిడిన విషయాల 
ప్రొపుజేరి ప్రపంచములోపల 
ఆపద లనుభవింపగను జన్మించి స 
దూపము చెడి యేదో. రూపము గైకొని 
కాపురము జేయుచును సతి సుత 
రూప' తాపత్ర్రయములను బడి 
ఆ పరటబ్రహ్మస్వరూప మ : 
వో పదార్థము మలచి తిరిగెడు . "జీ 
3 
శారీరకపు సౌరు కారణమగు తీరు 
కోరి పుత్ర దారేషణావస్థల 
మురంగబేక సంసార ఘోర పారా 
వార మీదు దారి నేరక గాఢాంధ 
కార మగు ప్రారబ్ద కర్మా 
గారమున జడుం డగుచు తొంబది 
యాలు చక్రము లున్న తనువును 
ఈ రథంబును నడుపుచున్న 1611 
శ 
రేలని పగలని కాలచక్రములోని 
కీలు.తెలియలే కార్తిపాలై కల 
కాలము విషయసౌఖ్యాళి నోలలాడి 


16 


తత్వసందేశము 


యీ లోకమే నిజమం 

చాలోచించి యెపుడో 

కూలి యీ తిరుగలిని బోలెడు 

కాలనిహతిని బూడిదై తుద 

ధూళిధూసరములను గలిసి వి 

శాల విశ్వము విడిచిపోయే nen 
ర్‌ 

మాయయు ఆ ప్రతి ఛాయయు గల యుపా 

దేయమైన యీ కాయమే యీ యవి 

ద్యాయుత మగు దేహావరణ విక్షేప 

మై యొప్పు, కూటస్థమై యున్న పరమాత్మ 

కీ యుపాధియు నింద్రియంబులు 

ప్‌ రజస్సత్వాది గుణములు 

న యవస్థల నంట కిది జల 

తో యజంబుల తీరు దనరు 1121 
6 

అణురూపముగ మారి జనని గర్భముంజేరి 

జననమొంది బాలేందు బింబాకృతి 

దినదినము పెజిగి జీవన నాట్యరంగమున 

జని కాలుమోపి నర్తనము జేయుచు స్వీయ 

ఘన మహవాచరితంబు బాడుచు 

వినుచు నీ మూన్నాళ్ళ బ్రతుకును 

గనుచు నిది తనదనుచు తుది కల 

గను విధంబున. విడిచి నడిచే nen 
7 

ఈ కర్మవాంఛల చీకాకుపడి చాల 

శోక మోహ భయైకమౌ నూహల 

ఆకాశమునకు భూలోకంబునకు త్రాళ్ళ 

తో కట్టి యూగంగ ప్రాకి ప్రాకి యెపుడొ 

ఈ కళేబర మిచట విడచియు 

నాకమున కేకాకియె యా 

థీకరములగు పథములను బడి 

పోక మునుపే తెలిసికొనుటకు జీ 


తత్వసందేశము 17 


8 

ఆంలాఆణలు తత్వాల మీతీన యోంకారా 

కారమైన యాకారమె జీవుడు. 

ఆరూఢ సుషువ్నూదారి నివ్వరిముల్లు 

తీరు మెజయుచు హరిని జేరు ధారణయంగా 

ఆ రహస్యము తెలిసి ఉమ 

రాలిషాకవి వలెను సాధకు 

డాతటితేతి వివాద మణచియు 

నూరకొను నానందమందుచు 116! 

టట చి. 
(శ్రీవాణీశా అనువరుస) 

1 

ఈ కారుణ్యా గణ్యా శరణ్య 

(ప్రపుణ్య 11 శ్రికాః। 

లోకవందిత హిత | శ్రీకరా [శిత 

లోకపాలకా మమ్ము కా! హపాడుమికా భయవారకా ॥౬॥ 
2 

పాప' తాపములుడుప । నాపదలను బాప 

రూపమెత్తువాండా । దీపించు(ఫ్రోడా 

కాపాడు తేడా | మాపాలి లేడా 11811 
8 

సూర్యచంద్రుల వోలె ! శోభిల్లెడి వెల్ల 

కార్యములను నీ వై । శ్వర్యముల తావై 

ఆర్య గుణఖనివై | ఉ(మాలిష నుతివై HE 


అన్వేషణయు 


1 
ఎజుంగుట యెట్టులో 
. హరి నెలబుంగుట యెట్టులొ 
తెజు వుదె యని మటుగూ 
నెరసై మెరపై యిరులను బాపెడు మారి net 


16 


తత్వసందేశము 


2 
దురిత భవంబులు ! దురిమియు మాయా 
వరణ మెల్ల ద్రోసి నీ । చరణాబ్ద 
యుగంబుల మోసి 
శిరమిడి జోహారులు జేసి 
అజువది నాలుగు విద్యలు వచ్చిన 
తజగని రాజ్యములెన్నో యున్న 
తెజకావల నున్న నిన్ను జూడన్‌ 
తరమాయని యజచెద రహవో re 
83 
చిల్లర పూజలుసేయ నా 
యుల్ల మొల్లదేమో దేవా రా 
జిలై దీవు జగమీవయై 
యెల్లలోకములను (బ్రోవ 


. తల్లివగుచు తండ్రివగుచు 


కంటికి జెప్పవోలె . 
నెల్లవేళ నెంతో చల్లంగం బ్రోచెదు 
వెల్లడవక పసిపిల్లలట్లు మమ్ము 
జూచె దైనను Deni 
4 
జపములు తపములు నుపవాసంబులు 
అపరిమితముగా సలిపి ని 
ష్యపటంబుగ నిన్నెద నిలిపి 
యెపుడును లక్ష్యార్ధము కలిపి 
విపుల భవన్మహనీయ మహాకృతి 
విపరీతోన్నతి విశ్వమయంబును 
నెపమున సచరాచరములలో నీ 
కృపకయి దోసిలినొగ్గుచు వడిన toes 
ర్‌ 
ఆపద లందున నడ్డె చేయిడి 
లేపువాడవీవెనీ 
రూ పిది యని తెలిసెడు తావే 
తోపడు నీ వీధర లేవే 


తతందందేశము 19 


తాప్య(త్రయములం బడి చెడిపోయే 
కాపురువావళి నైనను గాచెడి 
భూపతి వని పొగడెద రందరు 
పాపహరణ పరమపురుషుని 11 ఎయి॥ 
6 
ఎందతినో కనుంగొంటి, నా 
ముందుదారిం గోరిన్వామి, వా 
రంద రేవా వచియించినా 
రందు గానంబడ వ దేమి 
ఇందుగలవ అందులేవ 
అందరు నీవకావ 
సందియంబు లాత్మన్‌ 
జెందక నిన్నెదలోనంజూచి యా 
నంద మొందు ఉమ్మరాలిషా వలె nae 


FR cE cr 
(ఐక తాళము) 
మానవ జీవిత మేతీరు మారునా 
గానరా దెవ్వారికి 


ఆనంద మొప్పారు ! అతిశయముల మీరు 
ఏనాందొ పడిపోవును 11మానః। 


ఆనాండు దుఃఖాల మేఘాలు వర్షించు 
మానస మను బీళ్ళు ] మునిగి నీరయిపోవు ॥మాన॥। 


ఐలాటి చిత్రాలు । కాలగర్భమునందు 


(గాలి రానున్నవో జా 11 మూానః॥॥। 
ఫాల ఫలకమందు (వాలు జరిగి తీరు 
ఏలాటి యత్నాలు నేలపాలైపోవు గమానః 


' తెలివితేటలు నున్న కలిమి 'పోయెడునాండు 
గవ్వకు మారవుగా ః గుడ్డి గవ్వకు మారవుగా 1 మయానః। 


ఖలుండని యనిపించు । తులువా యని తిట్టించు 
ఇలువెళ్ళంగొట్టించు |! కలవంటి దీబ్రతుకు 11మాన॥॥। 


ఆతం 


20 


తత్వసందేశము 


ఇవిగా పూవులు న్వామి 

ఇవిగొ లాజలు స్వామి 

ఇవిగొ పూజలు స్వామి 

ఇవి గైకొన వదేమి 

నా సామి 

నా లేమ 

న నేమి 

ఈయగలను - నికు 

ఇయ్యగా గలను - 
మనసునే 

వేలు భక్తులు నీకు 

వేలు పూజలు నీకు 

వేలు మొక్కులు నీకు 

నీలోన నే నొక్క 

నెరసూ నైన కాను. 


వచ్చి వచ్చేదాక 
1 

వచ్చి వచ్చేదాక 

వచ్చి వాయెత్తి. పిలిచావు 
వచ్చి వాకొట్టి వేపావు 

వచ్చి వాపోయి తిరిగావు 
వస్తే చూపిందేమి 
వస్తే చెప్పిందేమి 


2 
చెలగొన్న ముత్వాలు 
తలంబాలు బోసితే 


తత్వసందేశము 21 


అలకా పురాలన్ని 
అగపర్తు నన్నావు 
ఊర్థ్వలతోకాలన్ని 

వెదిబుత్తు నన్నావు 

3 
పాటణేటి యేటిలో 
వారాణి అగవపడితె 
ఆ రూప మెవరిదో 
అడిగిచెప్పావ, మాకా 
అడుగు చూపావ, మా 
నుడులు విన్నావ. 

4 
గంగ పొంగే చోట 
సింగారు ఆతల్లి 
నింగి మెజసేలాగ 
తొంగి చూచాను- 

ఆ చూచే- 
(తోవ చెప్పావ-ఆ 
(కేవ తొక్మావ- 

5 
ఆ వెండి కొండపై 
ఆస్వర్ల మగపడితె 

దేవతా కలశాల 

తే నిచ్చినావ!. ఆ 

దేవతా గానాల 

విన నిచ్చినావ, స్వామి. 
6 


ఆ పర్వతాలలో 

ఆ పరంజ్యోతిలో 
రూపించు నీ రూపు 
చూపవచ్చావ-అది 
చూడనిచ్చావ- ఆ సాంత 
మది-చూడ నిచ్చావ. 


తత్వసం౦ందేశము 


7 
మంచు కాండలెక్కి 
నించోని చూచి పా 
వంచాల పాతాళమునకు 

మోయావనవ్తు, మా 
భం పెడిచావు. 

8 
బాట పొడవున వన 
స్త్పతులు వస్తూవుంటె 

మాటలాడే విధము 
మాకు చెప్పావ-మా 
మనసు నిలివావ. 

9 
చీకట్ల చదలేటి 
వాకళ్ళ తలుపులు 
నాకవాసులు తీస్‌ 
మాకేసి చూచితె 

ఆ కబురు 
మాకు చెప్పావ-మా 
మాతు తలచావ. 

10 
ఆ చిత చి(త్రాలు 
ఆ చెంచు గూడాలు 
ఆ చాటు మాటులు 

చూడ నిచ్చావ-- 
అడగ నిచ్చావ. 

11 
రాగాల వీధుల్తా 
నాగ స్వరాలతో 
మూగవాళ్ళుగ పెట్టి 
లాగి వెశావ-మ 
మ్మాగ నిచ్చావె--నసిమిష 
యాగ నిచ్వావె- 


తత్వసందేశము 


10 
కురుపాండు యుద్ధాల 
(క్రాన్నెత్తు టేరుల ' 
చెరువులను నిర్మించి 
' చెప్పి గీతాలు-ఆడి 
తప్పి పోయావు-- 
13 
కడలి ఆరటాలెక్కి 
సుడులలో పడవైచి 
నడిదారి హరిచేరి 
అద్ధించినాము నిన్ను 
దర్శుంచినాము. 
14. 
ఈ జీవ యాత్రలో 
నే జేయు యాత్రల 
పూజించు నా స్వామి 
ఆలీషా పొమ్మున్నరాడా. 
. అధ థది 
1 న 
నిను గనుగొన నా మనము తపించె నన్‌. 
గనుగొన వపార కరుణా భరణదా 
pr స్ట 
అన్నియు నీ వని అర్పణ జేసితి 
నన్నెడ బాయుట న్యాయమాన్వామి 


| 8 
నీలో నే నాక నెరసును కానో 
ఇ = ఐక్యముజెంద 


నావా రెవ్వరు స ళా 
' ఆవలగల నాతావే నీవని 
5 
హాదయము వీణాకృతి కృతిపాడుచు 
'అదె నినుబిలుచు నుంరావీషావఠతె 


దినము! 


11మను!॥ 


11నిను॥ 


11నిను॥. 


నిను॥ 


తత్వసందేశము 


తొట్టిపాట 
1 
శ్రీమీర వరము లిడంగా 
భక్తులదె ముకుళితాంజలి వేండంగా 
ఆ మహాస్వామి కలికి 
అవతార మెత్త సంకల్సించెను 
2 
స్వర్గీయ దివిజ కోటి 
నిర్ణమన విధము లేర్చడంజెప్పెను 
భర్గు లింద్రాదు లపుడు 
అర్గి రాయాదేశ రారాజులై 
3 
కల్ప వృక్షపు పంక్తులు 
కనక కామధేనుల మందలు 
వేల్పు వైజ్ఞానికులుగా 
రే కెత్త దిశలకై | సాయించిరీ 
4 
అమృత వాహిని కురియగా 
సమకట్టె మెరపుమెరిసిన తీరుగా 
తమసులిల దిగజాజిను 
విమల వాఃపూరముల్‌ విరజిమ్మెను 
5 
గగనాల ఘంట (మోగె 
సిగమాల నుడులుమాగ్రోయించెను 
యుగయుగాంతర సంధిగాం 
దగుననుచు ప్రజలు నాకర్ణించిరీ 
6 
ఆకాస యానములను 
అంబుధుల గర్భాల భేదించియు- 
రాకాశశాంకుండనంగా . 
లోకాన బాలుండై జన్మించెను 


nea 


id 


తత్వసందేశము 


7 
ఈ బిడ్డ జై వాత్చకుండు 
ఈబుడుత లోకాలనేలు (పభుండు 
ఈ బాల శశిబింబమా 
మాపాలి పెన్నిధిగ చూపించెను 

8 
సూర్యచంద్రులు నేతముల్‌ 
ఫలంబు రుజ్బండలము చూడంగా - 
శౌర్యంబు. సాంపారంగా 
'నవ్వువెన్నెల నవ్వి నవ్వించెను 

9 


దృష్టివిటికి తగులును 

దుష్టసంహార కండుగం బుట్టైను 

అష్టకాంతల తోడను 

ఆవిర్భవించె హరి అవతారమై 
10 

నాదాతి బిందాతియూ 

కళాతి (ప్రణవాతి ఆదిత్యలూ 

ఆదిపాలదరీలు 

నాగకన్యలు లాలియని పాడిరి 
11 


' ఈ రేడులోకములకు 


ఈరేడు సిరులు గురియును నేజగా 
ఆరామలెల్ల తోడై 
గాగాబుపట్టి తొట్టిని బెట్టెరి 

యేం 
జయహారతుల నిచ్చియు 
| పళ్యాల ఫలవారములు పంచుచుల 
నయగాన కళలు చెలంగా 
హైహయలుపాడి అభివర్ణించిరీ 


11్రీః 


26 


నిత్వకళ్యాణ మీంటా 


తత్వసందేశము 


18 
పాడిపంటలు పండునింకా 
పాలేరు లేరుతై ఏపారగా 
తోడునీదై ధర్మము 
కాపాడు మాకాతం డాదర్శమై 

14 


పచ్చతోరణలు వ్రైలుచు నుండగా 
సత్యదేవత లెల్లరు 
ఆశీర్వదింపగా నిదెవచ్చిరి 
15 
ముత్యాల ముగ్గుబెట్టి 
రంగవల్లికల వేడుక నింపుచు 
నృత్యాలు సేయు చెలులు 
వినుతించు కృతులు సత్కతులారగా 
16 
(బ్రహ్మాండ మనెడు తొట్టి 
వేదాలు పగ్గాలుగా కట్టిరి 
(బ్రహ్మాది దేవతలును 
పట్టి ఊపిరి నింగికంపింపంగా 
17 
పవనుండు వీవందొడంగె 
అగ్ని ముకుళితహస్తుండై యుండంగా 
సవనాలు పూలు గురిసె 
వసువు లందజువచ్చి పూజించిరీ 
i8 
మంగళంబులు [మయంగా 
తూర్యముల్‌ కై వారములు సేయంగా 
రంగారు నీపర్వము 
ఉంరాలిషాకవి వినుతించెను 
య 


తత్వసందేశము - 27 


సురటరాగము-ఆదితాళము 


కోరివినుమ తత్వచరితము జేరి 
నిజధర్మమిది మదిని మీరి 
పారమార్ధిక చ్యుతుండుశరీరి 
మాయతో. బ్రపంచము చేరి 
సారహీన సంస్కృతిలోన జారి 
ప్రకృతిలోంబడి వైరి 
వారములకుం జిక్కి నరుండై 
దారపుత్రులో యనుచు మూర్భండై వారి 
హితమరయుచు పరము కరిగెడు 
దారేమి నారయక యవిద్యను 11కోరి॥ 
2 
మట్టి వంటి తనువు 
స్థిరమని 
పట్టి ప్రేమ విడవు-దీని 
గుట్టు తెలియలేవు - దేహము 
వట్టిరోగముల నెలవు - ఇది 
వుట్టి మెబిపు రీతి దోచిపోవును 
ఇట్టెమాయమగుచు నొక్క (తుటియే 
పట్టదు నిక్కము నిజరూప మెజుగలే 
నట్టినరుం డధోగతిని బడి వి 
రాట్టయిన యాత్మను వివిధగతి 
గిట్ట భవసముద్రమున నిడి 
మట్టయిచని తిరిగి మర్వుండై 
పుట్టును యథాస్థితి నింద్రియముల 
తట్టు జేరుతన్ను తానెవండను యోగదీక్ష 
నెట్టు యార్ధిక విషయవిరతి 
మెట్టి స్వప్రకాశ భ్రష్టుండౌ తుద 
ముట్టన్‌ జనండు జీవుడ హరియయి 11కోరి॥ 


నరక తక తాతకి త తనా నానన నాలాల! 
$ ఇది ఆధ్యాత్మ రామాయణములో “చేరి వినవె శౌరిచరితముగౌరి” అనువరుస 


తత్వసందేశము 


8 
కాల వశముచేత, కర్మ 
కలాప భీతచేతసుండవై, 
తేలలేక, పాతకాంబుధి 
గూలి పోయితివి, పేతవై 
తేలి తొంటి జన్మములను గని, 
బేల వై నిచారపడి కడచి, యీ 
లీల నిజసదనము జని గురునిగసి 
కీతెతీంగి చూపుదెలిసి గుణ మి 
ధ్వాలాలసత్వ మణంచి శమదమ 
శీలాన్వితుండ వగుదు, వందే 
ఫాలా(గ్రంబున వేణునాద 
మాలాపనంబుసేయు చక్రి య 
నాలోచిత మనసు లీరహస్యము 
ఆలోకనేసేయ రిదెతపసు 
మాలికలను ద్రిప్పుకొనిన మనసు 
మాలిన్య మరుగ దెప్పుడిదె తెజవు "క 
4 

మంద బుద్ధిగాక 

ఇం(ద్రియ 
బంధములను జొజక 

మోహ 
స్పందితుండు నగుచు చెడక 
డిందివిషయ విహ్వలుండు గాక 
అందరాని యమనస్మ్కపదము మొద 
లంది తృప్తిబొంది తానుతానై 
యిందునందు నొక్కరీతి వెలింగి (బ్రహ్మో 
నంద పదవిగని చిత్రకాశుండ వి 
నిందాత్మకుండు పూర్చుండగుణుండు 
వందితుండు నిగమనుతుండు స 
నందానేక బుషుల పోలిక 
నంది జడత బాసియుండు న 


తత్వసందేశము 29 


మంద దివ్యసుఖము జెందు జన్మల 

నందంబోండు యధేచ్చగాం దిరుగు 

'సందొాయంబు లేదు ముక్తి విధమిల 

కుందకను కృతార్గుయడై చనుము ఈ 
5 


ఆదియందు నీవె 
ఆయ 
నాది యందు నీవె 
యిటు పై 
యాదిమధ్య లయుండు నీవె. 
నాదమై యనంత మహిమా 
పాదుడై తనువు గలిగిన పోయిన 
బాధితుండు గాక శిధిలఘోర(ప్ర 
మాదమౌ యవస్టలుడిగి జ్ఞానో 
వాధికుండ వగుచు స్వ(ప్రకాశమతి 
మోదావహము నైన తన్మయ 
సాథధకమున నగుపడెడు పద 
చేదం బైన ప్రతిపదార మ 
ఖేదబుద్ది అతకానుగాగ వ్‌ 
వాదమణంచి యంతరాత్మ తచ్చకపూం” 
పాదద్వయము జపముసేయ కృత 
సాధకుండు జ్ఞానమూర్తి యెచ్చట 
పాదముంచు నచ్చట స్వరాజ్యమగు కో 
6 
పంచభుత మయుండు 
_ " ఈశ్వరుం 
దంచు తెలియు నరుడు 
తానదె 
యంచు చెప్పగలండు 
_ ఈనుతాం 
గాంచి యేముతియు నతండు వీ 
క్షించు నీమహా యజాండభాండము 
మంచుబిందువో యన పరి 
కించు, సమంచితమగు చరాచరము లెద న 


30 


తత్వసందేశము 


ర్ధించి, మేఘములలోన మెజసి వ 

ర్నించి, నదీసలిలమై పర 

తెంచి, కుసుమ సౌరభముల 

పొంచి, ఉండు కోటిలోపల న 

టుంచి, రవియె రవికంటెను 

మించి, యొక్కఅణువై భువి కవత 

రించి, కోకిలంబునయి వనముల ధ్వ 

నించ, పాటపాడి తానె సకల మ 

టంచు, నెంచు విశ్వరూపముగ 11కో! 
7 

ఈ రహస్య మిందు 

దెలిసిన 


వారె యోగు లందు 


ముఖ్యులు 
ధీరు లిందు నందు 
తెలుపంగ 
గోరుచుందు రందందు 
_ ఈ 
దారి నెనసి నితరులు తరింపంగను సొం 
పారం దలంచి దివ్వెదివ్వెను ముట్టి 
దారుణమైన తమ సుప్రకాశమైన 
తీరున పవిత్రుడు హరి ప్రణవా 
కారుడైన ఆ ఖై లలీగురుం 
డీ రాదాంత మంత ఉమ ర 
లీషాకవి కొసంగె భక్తె 
కారంభ విదూరులకును సం 
నారాగ్ని నిమగ్నులకు దెలియ 
నేర దిది, యమేయ దివ్య 
స్ఫారంజైన సువి 
చార మతీంద్రియోరుసం 
స్మార చారువేదాంత త్వార్థ వి 
ద్యారాజ పదము బొందు మట ॥కోరి 


rr 


తత్వసందేశము 81 


ora వానా ల్‌ వ్‌ జీన 


pre) 


ప్రబోధము 


పైన ఆక్సాశంబును క్రింద నెలయుగల యీ పంచభూతాత్మక మహో 
ప్రపంచమునందు చీంకటిచే కప్పంబడి మాయా మాయాత్శకమైన మహా 
తమోవారాశిని శరవేగముగా కొట్టుకొనిపోవు కాలవాహినికి గురియై ఏదో అనంతా 
గాధమైన నిమ్న సోపానములకు దిగిపోవుచున్న యీ భయంకరమగు జీవిత 
సర్వస్వమునందు మానవుడు జడుడై సంక్షుభిత మనస్కుండై తేల్చుకొనలేని (ప్రకృతి 
బంధములకుం జిక్కి తుదకు గడ్డిపరకకైన కొరకాక కామాదుల కాశ్రయమై 
అహంకార మమకారములకు నిలయమై విషయాల కాణాచియై పూరింపరాని 
తృష్టచే తలంబడి వగగూలి కరగి నీరైపోవుచున్నాండు. మట్టె యెగిరిపోవుచున్నాం 
డు. అయ్యో! ఇదియేనా మానవుని పర్యవసానము? కాదు. అస్థిమాంసవసా 
వికారమైన మానవుడు మృత్తికారేణు సముదాయమున ్రోగుపడిన సచేతన 
సనాతనాధిక దివ్యవ్యక్తి శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకంబగు పంచీకరణముల 
మధ్య మహాతేజో 'విరాజితములై విలసిల్లు మేఘాలలోని మెబిపువలె ప్రదీప్తి 
గాంచుచున్నను, ఆవరణ విక్షేపాత్మకమైన జడప్రకృతి కాస్పదమగు అవిద్యచే 
ప్రచ్చన్నమై, ప్రభిన్న స్వరూప నిష్పత్తిగాంచి కించిదజ్ఞత్వాది గుణ విశిష్టమై 
వాసనావేశితమై, నానావిధ కర్మకలాకలాప మలీమసత్వమును జెందుచున్ఫది. 


ఇది మాటలచే, యుక్తులచే, మదములచే, వేషభూషలచే వదలునదిగాదు. 
అచంచల మగు మహాతపోదీక్షాదక్షమైన జ్ఞానశక్తి సాధనసంపత్తి ఆధ్యాత్మికయోగ 
విద్యావిమానారుఢమగు తేజస్సు నిర్వికల్బమగు నిష్టా నిమీలిత లోచనాంతర్గత 
సుషుమ్న మార్గ మహత్తర జ్వాల్యమాన మానిత ప్రభాపటలము ఏకాగ్రత, పవిత్రతర 
. శౌచశీలాచారా వికార సుస్థిర సముపాసనోపాసిత సూనృత (పతమందలి లక్ష్యము 
లత్యంతావశ్యకములు. ఇవి లేక మెట్ట వేదాంతములు రౌరవాది నరకానలములకు 
దారి తీసి మాడ్చి, బూడిద గావించును. అధోగతి ముట్టించును. ప్రజలయెదుట 
మాయగాని పరాత్పరుని యెదుట కాదు. కూటికై కోటివిద్యలున్నను, బ్రహ్మవిద్య 
పవిత్ర' ప్రవర్తనముపై పునాదులుపెట్టి ఉన్నది. ఆ నిగూఢ సత్యము తెలిసి, తెలివి 


82 తత్వస/దేశము 


శ ఇ. =౬ నం పు ఎ ఏక్‌ bo RI అల్‌ ఆటీ జడం టి 
తెచ్చుకొ ని జికేంద్రియుడవై, శం వాజ్మానసగోచ ఇరచ్ద్చంణు ఆల్బం ఇరా సరముకైన 


అబ్టులు చాపుము. నేలంబడినను. తిజిగి యత్నించి ప్రాకి, పడరాని కష్టములపడి 
పడయంగోరుము. అప్పుడే నీ కర్మబంధము తెగును. నీ రం 
తెలియవచ్చును. నీ మరుగు గోచరమగును. నీవు తెర కావలనున్నావు. నీ మాయ 
తెర ఎత్తినొగాని, నీలోని నిజము నీకు తెలియదు. తెలియని అరశములను 
తెలిసినవానివలె తెంపరివై తెగ వాగుచున్నావు. పెద్ద ఆర్భాటములు చేయుచున్నావు. 
ముక్త కంఠముతో దశదిశాంతముల మార్రోయునట్లు గర్జించుచున్నావు. అయ్యో! 
నీ రక్తనాళములు బ్రద్దలై పోయినవి. నీ జీవనపుటోలములు వసివాడిపోయినవి. 
నీ ప్రాణములు సామ్మసిల్లినవి. నీవు లోలోపల కుమిలిపోవుచున్నావు. 
మొత్తుకొనుచున్నావు. నీకు పశ్చాత్తాపము రాలేదు. భీతి జనింపలేదు. కాని 
నీవొక వీరునివలె రక్తసిక్తావలేపనమైన బ్రతుకులో పడి, వెర్రి వెర్రి వేదాంతము 
వట్టికుండవలె పాడుచున్నావు, ఆడుచున్నావు. నీ అవజ్ఞత నీవు (గహింపలేక 
పోవుచున్నావు నీకు నీ నిజము తెలియదు. నీవు అజ్ఞానాంధకారమున నీ ఆత్మను 
నశింపంజేసికొన్నావు. నీవింక లేవు. లేవు. ఓ పామరుండా లెమ్ము-మేలుకొనుము. 
నీవు నీవైనచోటు వెదకుము. నీ వమృతత్వమును పొందుమార్గమూహింపుము. 
రేపు మహాగాధ జనకమైన మృతి నీ ముంగర లంగరు వేసి నిన్నాచికొని 

వాయువేగమున గొనిపోవ నమకట్టియున్నది. ఆ రంగము 'గడచు 
నుపాయమాలోచింపుము. నీవు అసలు శూన్యము-నీ శూన్యములో నీవు 
సద్రూపాపత్తిని సంపాదింపుము. అదే అమృతము. అదే మోక్షము, అదే నీవు- 
అదే దారి. అదే మా ప్రబోధము. అదే గమ్యస్థానము. అదే సార్వజనీనమైన 
నిర్వాణము, అదే శాంతి. ఓమ్‌ శాంతి-శ్శాంతి-శ్శాంతిః. 


ధ్యానము 


ఈ భూమి ఆ సూర్యుడు నక్షత్రాది మహాపదార్థ్ధముంలన్నియు తపస్సు 
చేయుచున్నవి. అవి మీరు విన్న వినంబడును. ఈ సంగతి వేదము, ఖుఠాను 
కూడ చెప్పినవి. గొప్ప గొప్ప మానసిక శక్తుల పేక్షించువారు నెత్తి నేల మోపి 
తపస్సు చేయుదురు. అనంగా భూమిలోని విద్యుచ్చక్తి తనలో నొప్పి, అనంగా 
అనాహత చక్ర మాకర్షించునని భావము. 


తత్వసందేశము. ఈతి 


ధర్మము 
సూర్యుండు, చంద్రుండు, భూమి; నక్షత్రములు, సముద్రము 'మున్నగు 
చరాచరములు మన యపదేశ మంత్రమునే జపించుచున్నారు. వారును మీవలెనే 
తరించుట్లకు తపస్సు చేయుచున్నారు. ఆ తపస్సు మీ తపస్సులో వినంగలరు. 


ఉపదేశ మంత్రము యొక్క అర్థము “జ్యోతి స్వరూపమైన నీశ్వరు 
నెట్టయెదుట నాత్మాకృతి సాక్షాత్మరించుట కాహూయమానము” అంతర్లీనమైన 
సంకల్పమని యెజటుంగవలయును. 


దిక్ష 
ఈ దీక్షకే సాధనమని పేరు. ఈ సాధన వాచామగోచరమైన యీశ్వరుం 
డు వాని సృష్టి యొక్క రహస్యమును ఇనుప పె పెట్టెకుం దాళము వంటిది. 
అట్టి తాళముతో విప్పక గొడ్డళ్ళతోం గొట్టినట్లు కబుర్లు we క్రియల 
కక్మరకు రావు. 


ఇట్టి యీ సాధనలో క మలంకరించినవారు శ్రీ మహమ్మద్‌ 
రసూల్‌ ప్రవక్త. పూర్వము శ్రీకృష్ణులు మహమ్మద్‌వారు' “మేరాజ్‌” అను పేరను 
శ్రీకృష్ణులు విభూతి యోగమను (భగవద్గీతలో పదియవ అధ్యాయము) పేరను 
తమతమ సాధనలను విశదీకరించిరి. ఇవే సాధనతత్వములోని పరమ 
నిగూఢములగు సూచనములు. కాని సూత్రభాష్యమువంటి మవాతత్వ గ్రంధము 
రచించిన శంకరస్వామి కూడ విభూతియోగమన నేమో గ్రహించలేకపోయెను.కాని 
- రామతీర్షుని నిర్యాణము అనంగా నాతండు దేవుండని భూమిని వాయువును 
అగ్నిని ఆకాశమును అహస్సును ఉషస్సులు కౌగలించుకొనంబోవు చుండెడి 
వాండు తుదకు ఆపస్సులపై (ప్రేమ పట్టలేక కౌగలించుకొనబోయి గంగలోంబడి 
చనిపోయెను. దీనినింబిట్టి యాతండొకింత యెజుంగునేమోయని తోంచెడిని, 
గీతలోని అసలున్న మర్శమే విభూతి యోగము. తక్కినవి వట్టి తుక్కు ఏమందురా 
శ్రీకృష్ణుండదే సాధన చేసి చేసి అనగా ప్రపంచములోని ఘనాఘన పదార్ధములు 
నేనేయని సాధన చేసి చేసి మహాఘనుందడై అర్జునునకు విశ్వరూప సందర్భనమను 
' పేర.త్రిలోకములు జూపగలిగెను. ఇది గీతలో 11వ 'యధ్యాయము. విభూతి 


తక _ తత్వసందేశము ' 


10వ యధ్యాయము అనంగ ఒకటి సాధన(౧:20606) రెండవది(01501ఇ౧ 
ప్రదర్శనము. కావున విభూతియోగము శ్రీకృష్ణుని మహాత్య విశేషములే కావు. 
సాధన విశేషములు. అదేదారి. యిది యెవరును ఎజణుంగంజాలకున్నారు. కాని 
మహమ్మదువారొమేరాజొ గ్రహించినవారు కొందజున్నారు. కావుననే మహమ్మదీయ 
తాపసులు అత్యద్భుత మహాశక్తులు త్రుణప్రాయముగా సౌధించి చూపం 
గల్దుచున్నారు. 


Tn 


మేరాజ్‌ 


క్రీస్తు శకము 622వ సంవత్సర ప్రాంతమున నొకనాటి రాత్రి మహమ్మద్‌ 
వారు ఆకాశ సోపానమెక్కి వెళ్ళి ఈశ్వరుని చూచి మాటలాడివచ్చి నేనీశ్వరుందనై 
ఈశ్వరునం జూచినాను. “ఆల్‌రాయ తే-రబ్బి జెరబ్బీ” "అని చెప్పిరి. ఆ 
ప్రయాణములోని విశేషములు విభూతియోగములోని భావములనే యనుకరించు 
చున్నవి. అనంగా నివే పరమార్థ ద్యోతకమైన మోక్షసామాజ్య సిద్ధికిం బ్రధాన 
రంగము. 

ఇది తెలియనివారు మహమ్మదువారిది ఆకాశయానము, శ్రీకృష్ణుని 
విభూతియాకాశ పంచాంగమనుచున్నారు. కౌందజివి ఆధ్యాత్మికములను ఛున్నారు. 
అట్లనుట సరికాదు. ఇది కేవలము చరిత్రాత్మకమైన er 
వాస్తవములు భావమా(త్రములుగావు. 
మతియు నీ “సభా అనాదిసిద్ధమైనది. సూర్య పక 5 బుట్టినది 

తిరిగి సూర్యచంద్రులతో ముగియంగలదు. 

దీనికి మూలపురుషుండీశ్వరుండు. అవతారులందణు ప్రచారకులు. బుషులు 
జిజ్ఞాసువులు. ఒక శాఖ శ్రీకృష్ణాది దశావతారములలోను, ఒక శాఖ మోసే 
మహమ్మదువారిలోను వచ్చినది. మొదటిశాఖ కల్మావతారితోను, రెండవ శాఖ 
“మహదీ” తోను వికాశమునకు రానున్నదని శ్రీశ్రీ అతైలలీషా గురుస్వాములవారి 
ఏతచ్చిద్దాంతములు కల్కి భాగవతము, ఇల్యాసైర్‌ అను రెండు దివ్య గ్రంధములు 
వ్రాసి యందు ఈ సభాప్రాతిపదికాది ముముక్షధర్మములు సవిస్తరముగా 


ge క్‌ 


తత్వసందేశము 85 


ప్రారన 
~ oo 
సకలాంతర్యామివై సకల ఫూకు లయమై సకలవస్తు స్వరూప 
సాక్షాత్మారముచేత నీ నిజరూపము లోకమునకు వెల్లడించు నీ వినిర్మల దివ్య 
తేజోవిరాజిత మహామహనీయ మార్తాండ మండలము మావైపు మరలించి మా 
చిరకూర్చిత పూర్వకర్మ మలీమసములను చీకటిని బరిమార్చి స్వచ్చమును 
 కళంకరహితంబును మిక్కిలి పవిత్రీ భూతమును నైన నీ విజ్ఞానము నీ 
నిజారాధనము నీ ప్రపత్తి మాకు ప్రత్యూషము ప్రసాదించుము స్వామి. మేము 
పామరులము, దీనులము, తెలివిలేనివారము - సీ అపార పారావార సద్భశమైన 
దయావృష్టి మా పై కురిపి మమ్ము నీ వైపు మరలించి మా దృక్కులను కేంద్రీకరించి 
మాకెప్పటికిని కరిగిపోవని నీ భాగ్యమును, లక్ష్యమును, నీ నిష్టను, నీ ధ్యానమును, 
ఏకాగ్రతను ప్రసాదించుము తండ్రీ మమ్మల్ని విధాల కాపాడుము రక్షించుము 
నిన్నే మేము శరణ్యము వేడుచున్నాము, నిన్నే మోము గతియని భావించుచున్నాము, 
స్వామి! ఈశ్వరా! తండ్రీ! కరుణించుము. నీకు మనస్సులు. 


ఏ౦ 

ఓ స్వామీ! నీవు అనంతుడవు. అప్రతిహతుడవు. అతీంద్రియడవు. ఆభాశాది 

పంచమహాభూతంబులను, సూర్యచంద్రాది నక్షత్ర మండలములను, దిస్టగంత 

బ్రహ్మాండభాండంబులను, సచరాచర భూత కోటిని, సృష్టించి మహాపదార్థములలో 
నిండి నిబిఢీకృతమై, యన్నిటికి సాక్షివై నీవే ప్రకాశించుచున్నావు. 


స్వామీ! నీవు ఈశ్వరుడవు. సచ్చిదానంద స్వరూపుడవు. సగుణ నిర్గుణాత్మక 
పరబ్రహ్మ చైతన్య మహా తేజోవిరాజితుడవు. నిన్నెరుంగుట కెవరికి సాధ్యంబుగాదు. 

' ఎవరికి గోచరంబుగాదు. స్వామీ! నీయందీ యనంతాకాశంబును, ఈ 
చతుర్ధశభువన (బ్రహ్మాండ భూతకోటియు, రేయింబవళ్ళతో గూడిన కాలవాహినీ 
సతంబులును, దేవదానవాది మర్యకోటియు, దివియును. అమృతంబును, 
ఆదిత్యుండును, ఆదిమధ్యాంతర లయంబగు శూన్యంబును. సద్రూపాత్మకమైన 
తేజస్సును, సాంధ్యాదిప్రభాత భాసుర పరమ, మహామహిమా పదార్థంబులును, 
యోగవిజ్ఞానాది యజ్ఞపురుష స్వరూపంబులును, అగ్నియు, ఆపస్సును, వాయువాది 
సూక్షాతిసూక్ష్యతసరేణు సముదాయంబును సర్వంబును, అణగి మణగి నిగూఢమైన 


36 తత్వసందేశము 


య కుందు Kit! KEE Mathcad. AA కాటి 
నీయంచు రాధమగుచున్త టి, తండ్రీ! బగజ్‌ త్‌ శిబ్ర్రయలొద్రాలమైగా ఈ సమస్త 


భూతజాలముల యందు కేవల మంతర్లీనమై, అభూత భావిభావద్యోతకమై, 
అమలమై కలుషాపహమై సావరజంగమాత్మకమై, మా యందు ప్రవేశించుము. 
తండ్రీ! మాకు నీ నిజరూపము, నీ యథార్థమైన వెలుగు, నీ యగాధమైన సత్యము, 
నీ పరతత్వము, నీ యసంగతమైన, దేదీష్యమానీ మానితమైన తేజస్సు, 
సాక్షాత్మరింపుము స్వామీ! సదసత్చదార్థముల కవ్వలై, మాయ కతీతమై (బ్రహ్మోండాది 
భువన విరాజమానమైన నీ తేజస్సు, నీ నిష్మళంకమ్లైన, నిరీహమైన, 
నిప్ర్రతియోగికమైన, నీవిన్నాణము, నీ సోయగము, నెలయందు వెన్నెలయి, 
దిక్కులందు రూఢమై పాతాళంబుల దూరి-నభములపై కెగసి, అంతరాళముల 
భేదించి-పంచభూతాత్మకమైన ప్రకృతిని దాటి చీకటిని గడచి-వెలుగులో వెలుగై 
- నభముపై నభమై-శూన్యములో గలిసి శూన్యమై శాంతిస్వరూపమున విరాజిల్లు 
నీవు నీ మహిమాస్పద సర్వశక్యాత్మక పవిత్ర తేజస్సు - ఆ వినిర్మల వికాస 
విశ్వరూపము - ఆ నిరీహ నిష్కళంక - నిరవద్య - నిష్ప్రతి యోగిక - నిరాలంబ 
నిత్య సత్యప్రత్యగభిన్న పరమాత్వ తత్వము - నీ అసద్భశ ఆవాచ్య - 
అసామాన్య అనూనాధిక మహా గంభీరాకారము - నీ పవిత్ర ప్రపుణ్య దివ్యగాత్రము 
= నీ కళ్యాణ గుణగణ ప్రభాభాసితము మా కెరింగింపుము తండ్రీ! 


 మృద్దారు శిలాపరివేష్టిత నామరూపాత్మక విశ్వ విశ్వంభరాచ్చిన్న అభిన్న 
ప్రతిపాదక ప్రకృతి కవ్వలనున్న నేకాకృతివగు నీవు సుజల జలనిధి వ్యామోహిత, 
తరంగమాలికాంతర్లీన. వ్రణవైక నుధాగాన నముపాననోపానిత 
తుషారపరంపరలయందు నీవు, నిరలంకృత విభీత సంక్షుభిత నితాంత మహోపద్రవ 
పాతాళ నిమగ్నసోపాన పంక్తిలో నీవు, ధగద్ధగిత జాజ్వల్యమాన మహాభీభత్స 
భగ్నాగ్ని మండల మధ్యావకాశ (ప్రభాపటల ప్రదేశ విహార విలాస లాలన 
విలసదసమాన ప్రళయ జంరూమారుతముల యందు నీవు, నిమీలిత ప్రసవ 
సువాసనావాసిత గంధవహ కదంబములపై నెక్కి జెక్క లల్లార్చి నేర్చిన గీతికా 
(ప్రకాండము లాకాశావృత నిశాకన్యకా నీల నీరద సన్నిభ చేలాంచలముల జారు 
దగ్ధ తమస్సముదాయము పటాపంచలు గావించు నుషాదేవి కర్ట్యమిచ్చు పక్షుల 
వాక్కులయందు నీవు, ఈశసూత్ర విరాట్‌వేషాదీ యక్షరాక్షస మరుదింద్రాగ్నివిష్ణు, 
ఖైరవ మైరాళమాది మహాఘోర ఘనదేవతలయందు నీవు, స్నిద్ధ ధూళిధూసర 


తత్వసందేశము 37 


సంమిళిత దిగంతవిశ్రాంత ధూమకేతు నిపాత ప్రచలిత ప్రమాణ పరికర 
ఫరంపరలయందు నీవు, నీవులేని నిలయము - నీవులేని స్థితి - నీవు లేని 
రక్షణలేదు. 


నీ తలపై చుక్కలు తలంబ్రాలు జల్లుచున్నట్లున్నవి. మందమలయ 
మారుతములు వీవనలు విసరుచున్నట్లున్నవి. రేయింబవళ్ళు, సూర్యచంద్రులు 
హారతి పళ్లెములై నీరాజనము లిచ్చుచున్నట్లున్నవి. మేఘగరారావములను 
మృదంగములు కాలనాధుడు మీటుచుండ ప్రకృతి కన్య దిక్కుంభికుంభములపై 
నెక్కి గజ్జెలందెలు ఘళ్ళు, ఘళ్ళుమని మోయ నాట్యపాటవము జూపుచు నీ 
నామము శ్రవణ (శ్రావ్యముగ నెలుగెత్తి ముక్త కంఠమున నుడుపుచు మోళ్ళను 
చిగురింపచేయు చున్నది. ఆహా! మేము నీ సహజ సౌందర్యములోని యొక 
నెరసైన, నొక్క అణువైన, ఒక్కలేశమైన నెజుగముగదా! చూడలేముగదా! వినలేము 
గదా! స్వామీ ! నీ నెలవు, నీ నిజరూపము, నీవినిర్మల విశాల విద్యా ప్రపంచ 
సౌభాగ్యము, నీ కాంతి, నీ ప్రతిభా ప్రపుణ్య లావణ్య మహావారాశి, నీ ధామము, 
నీ నియుక్త నికేతనము, నీ బుజుమార్గము మాకగుపర్చుము స్వామీ! నీవు మా 
అజ్ఞానాందకార విరచిత కలుషజాలములకు కర్మసాక్షివై, నానావిధ కోప తాప 
తమో మలీమస మహా సముద్రము దాటించు నావవై, కర్ణధారుడవై ఎడతెగని 
తాపత్రయ దురంత దుఃఖ ముఖ దురుద్యోగ నికాయములను రూపుమాపు 
సిద్దాంజనమువై, బాసటవై, బంధువై, ఆప్తుడవై, అన్ని విధాల తోడ్చడుము తండ్రీ! 


మేము సంసార మహా గాఢాంధకార మాయారవంవబున మునిగి, 
విగళితమై, పతితమై, గమ్యమాన మనస్సంధానులమై, నిరవకాశ నితాంత 
తమస్సంస్మృతిని బడి, దారి గానలేక నీ కరుణకై నీ కటాక్షవీక్షణములకై వేచి, 
నీకై దోసిలొగ్గి నీ యాశీస్సును గోరి పడియున్న, నిరీక్షించుచున్న మమ్ము, మా 
సంతతిని కాపాడుము, తండ్రీ! నీవు కరుణాళువు, దయాళువు, దీనరక్షకుడవు, 
దేవాదిదేవుడవు స్వామీ! నీవే మాకు దిక్కు నీవే మా శరణ్యము. నీవే మాకు 
' జీవిత సర్వస్వము. నీకు మా నమస్సులగునుగాక! రక్షింపు తండ్రీ! 


38- 


తే. గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తత్వసందేశము 


ఈశ్వరుడు 

అవని సృజియించినట్టి వి + శ్వాత్మకుండు 
మానవులకన్ని ఎడల తో 4 డృడెడువాండు 
ఊహలకు నందనట్టి మ + హోన్నతుండు 
ఈశ్వరుండు మాకు నెప్పుడు * హితము గూర్చు 


పంచభూతంబు లెవ్వాని + వాసగ్భహము 
పరగ నక్షత్రలోక మె 4+ వ్వాని పథము 
భానుచంద్రు లెవ్వనియాజ్ఞ + బాయకుంద్రు 
అతని నీశ్వరు సేవింతు + ననవరతము 


రాత్రియందున నెలవెల్లు 4+ [గాలజేసి 

పగటి యందున భానుని * పంపి యెల్ల 
జంతు జాలంబులను గాచు + సర్వమయుండు 
నీశ్వరుండు మాకు దోడ్చడు + విశ్వమందు 


ఆకు పచ్చని కొమ్మకు + నందమైన 
నెజ్జని సుమంబు కల్పించు + నెమ్మెకాండు 
శుక్తిగర్భాన ముత్యాలు + జొనుపు నట్టి 
ఈశ్వరుండిచ్చు మాకు న 4 భీష్టసిద్ధి. 


నమస్తే! నమస్తే! నమః 


శ్రీ ఉమర్‌ ఆలీషా గ్రంధమండలి 
పిలాపురం - 533 450 


శ్రీ మహమ్మదు రసూలువారి చరిత్ర 

దానవవధ 

మహాభారత కౌరవ రంగము (నాటకం 

సూఫీ వేదాంతదర్శము 

అనసూయ (నాటకలు 

కళ 

(ప్రభాత కథావళి (కధలు) 

విషాద సౌందర్యము 

విచిత్ర బిల్ల్ణజీయము 

([బహ్మా విద్యావిలాసము' 

స్వర్ణమాత (కందార్థములు 

తత్వసందేశము 

పరతత్వ కీర్తనలు 
- చంద్రగుప్త (నాటకం 
- ఉమర్‌ ఖయ్యామ్‌ 

మణిమాల (నాటకల 
. శాంత 

ఖండకావ్యములు 

బర్హిణీదేఐ 

పద్మావతి 6(నవలు 

సాధనపదము 
. షాతత్వము (బ్రహ్మర్షి హుసేన్‌ షా సద్దురువర్యులు) | 

తత్వ(ప్రబోధము (బ్రహ్మర్షి మొహిద్దిన్‌ బాదుషా 
- తత్ప్వజ్ఞానము మాస పత్రిక 


9౫ ౫౯౯వ టగా 





